|| తులసీ లగ్నం మరియు పూజ ॥ 


శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 


ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే 


(దీపాలు వెలిగించి దీపపు కుందెలకు గంధము,కుంకుమబొట్టు పెట్టవలెను.) 


శ్లో // అగమార్దం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం 


కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్‌ ॥ (గంటనుమ్రోగించవలెను 


శ్లో॥యశ్నివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా 


తయోః సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌ // 


లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః 


యేషా మిందీవర శ్యామో హృదయస్లో జనార్ధనః 


ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం 


లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ // 


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే 


శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే // 


శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః 


వాణీ హిరణ్యగర్పాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః 


అరుంధతీ వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః 


నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః 


ఆచమనం 


ఓం కేశవాయ స్వాహా॥,ఓం నారాయణాయ స్వాహ ॥,ఓంమాధవాయ స్వాహా॥ 


(అని మూడుసార్లు ఆచమనం చేయాలి) 


ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, 


మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః, 


వామనాయ నమః, శ్రీధరాయ నమః, 


బుషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, 


దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, 


వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, 


అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, 


అధోక్షజాయ నమః, నారసింహాయ నమః 


అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః, 


శ్రీ కృష్ణాయ నమః 


భూపూజ ॥ పృథివ్యాఃమేరు పృష్టబుషిః కూర్మో దేవతాఃసుతలం చందః।। 


ఆసనే వినియోగః | అనంతాసనాయనమః | ఆసనం ముందుభూమిపై అక్షతలుంచి భూమికి నమస్కరించవలెను. 


భూత నివారణ ॥ 


ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః 


ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే // 


(అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకొనవలెను.) 


ప్రాణాయామము 


(కుడిచేతితో ముక్కు పట్టుకొని యూ మంత్రమును చెప్పవలెను) 


ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపఃఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమ 
హిధియో యోనః ప్రచోదయాత్‌ 


ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 


సంక! ల్పం 


ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభే, శోభ్నే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమా 
నస్యఅద్యబ్రహ్మణః ద్వితీయ పరార్డి, శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భర 
తవర్షే భరతఖండే మేరోర్టక్షిణదిగ్బాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్నదిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యో 
ర్మద్యదేశే(మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లుచెప్పండి) అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చంద్ర 
మానేనహేవళంఇ నామ 

(ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే ,దక్షిణాఆయనే ,శరదృతా కార్తీక మాసే శుక్ల పక్షే (ప్రస్తుతపక్షము) .....ద్వాదశ్యాయాం 
(ఈరోజు తిథి) తిథౌ... వాసరే(ఈరోజు వారము) వాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే.ఏవం గుణ విశేషణ విషి 
ష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్‌ ........... (మీగోత్రము) గోత్రోద్బవస్య ... (మీ పూర్తి పేరు)....... నామధేయస్య, 

న ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాంక్షేమ, స్లెర్య ధైర్య విజయ, అభయ, ఆయురారోగ్యఐశ్వర్యా 
భివృద్యర్ణం, ధర్మార్డ, కామమోక్ష చతుర్విధఫల, పురుషార్ద సిద్ధ్యర్ధం, ధన,కనక,వస్తు వాహనాదిసమృద్ద్యర్దం, పుత్రపౌత్రా 
భివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్దం,సకల కార్యవిఘ్ననివారణార్దం,సత్సంతాన సిధ్యర్థం, పుత్రపుత్రికానాం సర్వతో 
ముఖాభివృద్యర్ణం, ఇష్టకామ్యార్ధసిద్ధ్యర్ధం, 


కార్తిక ధాత్రీ సహిత దామోదర దేవాతా ముద్దిశ్య, కార్తిక ధాత్రీసహిత దామోదర దేవాతా ప్రీత్యర్థం. శ్రీ బృందా సహిత 
రాధారుక్మిణీ సత్యభామా సమేత గోపాల కృష్ణ స్వామి దేవతా వర్శేవర్మే ప్రయుక్త తులసీ కల్యాణ మహోత్సవ పూజ 
నంచకరిశ్యే॥ తదంగత్వేన కలశ గణాధిపతి పూజనంచ కరిశ్యే॥ (అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.) 


తదంగత్వేన కలశారాధనం కరిష్యే 


# కలశ పూజ ₹ 


శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః 


మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః 


కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 


బుగ్వేదోథ యజుర్వేద స్స్పామవేదోహ్యథర్వణః 


అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః 


(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతల తోఅలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ 
క్రిందిమంత్రము చదువవలెను.) 


శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి 


నర్శదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు 


ఆయాంతు దేవపూజార్ధం - మమ దురితక్షయకారకాః ॥ 


కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య 


~~ 


(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా 


పూజాద్రవ్యములపైన,తమపైన 


జల్లుకొనవలెను.) 


॥|గణపతి పూజ ॥ 


మం॥ వక్ర తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, 


నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా ॥ 


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి, 


నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి 


(అక్షతలు వేయవలెను) 


క్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి 


(నీళ్ళు గణపతి కి చూపించి పళ్ళెములో వదల వలెను) 


శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్హ్యం సమర్పయామి 


(నీళ్ళు గణపతి కి చూపించి పళ్ళెములో వదల వలెను) 


ముఖే శుద్దాచమనీయం సమర్పయామి ॥ 


(నీళ్ళు గణపతి కి చూపించి పళ్ళెములో వదల వలెను) 


శుద్దోదకస్నానం పూవు తో కలశం లో నీళ్ళు గణపతిపైచిలకరించవలెను. 


శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి 


(దూది తో వస్తుం చేసి సమర్పించవలెను.) 


యజ్ఞోపవీతం సమర్పయామి (అక్షతలు చల్లవలెను) 


శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి 


(గంధం చల్లవలెను) 
హరిద్రా చూర్ణం సమర్పయామి, 
కుంకుమావిలేపనం సమర్పయామి 


నానా విధ సుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. 


పుష్పాక్షతాన్‌ పూజయామి. (అక్షతలు లేదా పూలతో పూజ) 


ఓం సుముఖాయ నమఃఏకదంతాయ నమఃకపిలాయనమః,గజకర్ణికాయ నమఃలంబోదరాయ నమఃవికటాయనమః, 
విఘ్నరాజాయ నమఃగణాధిపాయ నమః,ధూమకేతవేనమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ 
నమః, వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః, హేరంబాయనమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదా 
యకాయనమఃమహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్రపుష్పపూజాం సమర్పయామి. 


మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి 


(అగరవత్తులు వెలిగించి ధూపం చూపించవలెను.) 


దీపం దర్శయామి (దీపం చూపించవలెను 


గణపతి కి నైవేద్యం(బెల్లం లేదా అరటిపండు) 


ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి 


ధియో యోనః ప్రచోదయాత్‌ 


సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తుఅమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమఃగుడోపహారం నివేదయా 
మి. (బెల్లం ముక్కను/అరటిపండు నివేదన చేయాలి) 


ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయస్వాహా 


ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యేపానీయం సమర్పయామి. 


(నీరు వదలాలి.) 


ఫలం సమర్పయామి 


తాంబూలం సమర్పయామి, 


నీరాజనం దర్శయామి.(కర్పూరమును వెలిగించి చూపవలెను) 


శ్రీ మహాగణాదిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి 


ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి 


అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీమహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు 


(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు,పుష్పములు శిరస్సున ధరించవలసినది.) 


(తులసికి అక్షతలు పూలతో పూజు 


1 శ్రీ సఖ్వైనమః॥2 శ్రీ భద్రాయైనమః,3.మనో జ్ఞవల్లభాయైనమః 4. పుణ్య రూపిణ్యైనమః5 , జనార్దనప్రియాయై,6.ల 
క్షిచన్ష్ర సహోదర్వై7.,పద్మ ముఖ్యై,8క్షీరాబ్దితనయాయ్రై,9 క్షీర సాగర సంభవాయై,10.త్రైలోక్యజనన్ర్యై 11 శ్రీ విష్ణు ప్రి 
యాయై 12.కుంద కుట్మలదంతాయై,13.శరత చన్ద్ర నిబానాయై, 

14.నక్షత్ర నిభనభఖాయై,15.మద కంఠీరవ మధ్యమాయై,1 6.కీరవాణిన్వై,1 7.లోక మాత్రే, 


18. శ్రీ తులసీ మహా దేవ్యై నమః॥ 


కృష్ణునికి పూజ ॥ కేశవ నామాలతో 


ఓం కేశవాయ నమః.......... పరబ్రహ్మణే నమః॥ 


తతః సుమ్మూహూర్తం॥ అయం ముహూర్తఃసుమ్ముహూర్తోఅస్తు ॥ 


తదేవ లగ్నం సుదినం తదేవ |తారా బలం చంద్ర బలంతదేవ | 


విద్యా బలం దైవ బలం తదేవ |లక్ష్మీపతేతేంఘి యుగం స్మరామి ॥సావధానా॥ సుమ్ముహూర్తాసావ 
ధాన॥ సులగ్నా సావధానా [లక్ష్మీ నారాయణ చింతనసావధాన ॥ 


1.విఘ్నేశ్వరో విఘ్నవిదూర కారీ |నిర్విఘ్నకార్యేషు సఫలంప్రసిద్ధిం। విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో।వధూ వరా 
భ్యాం।|వరదా భవంతు। సావధానా ॥సుమ్ముహూర్తా సావధాన ॥సులగ్నా సావధానా లక్ష్మీనారాయణ చింతన సావ 
ధాన॥ 


2..గంగాభ్యాం హర నందకో।గజ ముఖో లంబోదరో మోదకో।మేధావిత్రి జటీజటై రపిహితో ।నేత్ర త్రయా లంకృతం।శుం 
డోద్దండ విరాజితో న్వితతరో |వైనాయకో వామనో।దేవోవిష్ణు వరప్రసన్నవదనో వాందియ్యతాంమంగళం | సావధానా॥ 


3..ఆలా కార్తిక మాస పుణ్య జవళీ అనందీ అరుణోదయీ ।గంగా స్నాన కరోతి నిర్మల జలీ | బృందావనీ తూలసీ (ధాత్రీ 
ఘేమునియుగ్మ పూజన సదా |గోవింద నామేకదా ॥రాధా మాధవయోర్వివాహ స్మయే దేయాదిదం మంగళమ్‌ |సావ...॥ 


4..శ్రీరామ పత్నీ జనకస్య పుత్రీ |సీతాంగనా సుందరీకోమలాంగీ |పీతాంబరా రత్న విభూషణాడ్యా |వధూవరాభ్యాంవర 
దా భవంతు |సావధానా ॥ 


5.ఇత్యైతే వర మంగళాష్టక మిదమ్‌ లోకోపకార ప్రదం |1పాపౌఘ ప్రశమం మహా శుభ కరం సౌభాగ్య సంవర్దనం [యః 
ప్రాతః శృణుయాత్పరే దనుదినమ్‌ శ్రీకాళిదాసోదిదమ్‌ | పుణ్యం సంప్రత కాళి దాస కవినా ఏతే ప్రవుద్దాన్వితాః |ఏశ్ళ 
జ్వంతి పఠంతి లగ్న సమయే |తే పుత్ర పౌత్రాన్వితే |లగ్నస్థా శుభదా భవంతు కుర్యాత్సదా మంగళం |1సావధానా ॥ 


॥చూర్లిక॥ 


స్వస్తిష్టాతి సహస్రాణాం [ద్విజ గురు దైవతానాం। బ్రహ్మావిష్ణుమహేశ్వరాణాం | పాక శాసన వైశ్వానర దండదర క్షోణీవి 
నాయక జగత్సాణ యక్షాదివ సోమ శేఖరాణాం[యమనీయ మాసన ప్రాణాయామ ప్రత్యహార ధ్యాన ధారణసమా 
ధ్యష్టాంగ యోగ నిరతానాం।వశిష్ట వాలఖిల్య విశ్వామిత్రదక్ష కాత్యాయ కౌండిన్య గౌతమాంగీరస భృగు భారద్వాజపరా 
శర వ్యాస వాల్మీక 1శుక శౌనక సనక సనందనసనత్కుమార సనత్సుజాత |నారదాది ముఖ్య మునీనాం।అపరిమిత 
తరుణీ కిరణ ధాన్య తాంబూల ఫూగీ ఫలపుష్పాక్షతాది మంగళ ద్రవ్యాణాం॥రవి శశి కుజ బుధ గురుశుక్ర శనైశ్చర రా 
హు కేతవ నవగ్రహాణాం।మేషాది ద్వాదశదాసీనాం।అశ్విన్యాది నక్షత్రాణాం।విష్కంబాది యోగానాం।భవాది కర్ణానాం। 
భాష్య ప్రభాకర తర్క వ్యాకర్ల |వేద మీమాంసషట్‌ శాస్త్రానాం|అఖిల జగదుదయ యక్ష రక్ష తక్షోణి |భారతాదినవ నా 
యకస్య | అనయో రంపత్యోః శ్రీ ధాత్రీ దామోదర 


తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశత్రిదశాంశ త్రింశదంశకః నిరంతర మనుకూలాస్థాన స్వస్తిసర్వే 
గ్రహాః। సనక్షత్రాః |శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదాసుప్రసన్నా సుమ్ముహూర్తా భవంతు | అయంముహూర్తస్సుమూ 
హూర్తో అస్తు।। (జిలకర బెల్లం తులసి చెట్టుకొమ్మల మధ్య కృష్ణుని పై పెట్టాలి.) 


ఆదిత్యానాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతాఫల సమృద్ధి రస్తు॥ 


మాంగల్యం తంతు నానేన లోక రక్షణ హేతునా కంఠేబద్నాతు జీవంతు శరదాశ్శతం॥ 


ధృవంతే రాజా వరుణో దృవం దేవో బృహస్పతిః దృవంతఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం॥ 


లోకాస్సమస్తాః సుఖినో భవంతుః॥ 


॥పంచోపచారపూజ ॥ 


శ్రీకార్తిక ధాత్రీ సహిత దామోదర దేవాతాభ్యోనమః। 


అక్షతాం సమర్పయామి,హరిద్రాచూర్లంసమర్పయామి, 


కుంకుమవిలేపనం సమర్పయామి, పుష్పైభూజయామి, 


దూపమాఘ్రాపయామి,దీపం దర్శయామి, 


నైవేద్యం నివేదయామి |కొబ్బరి కాయ పండ్లుపాలు స్వీట్‌, పంచామృతాలు నివేదన 


దివ్య ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ॥ 


|| మంగళ హారతి ॥ 


మంత్ర పుష్పం॥ 


[మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం దామోదర। 


యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే ॥ 


అనేన మయాకృత కార్తిక ధాత్రీ సహిత దామోదర దేవాతాతులసీ కల్యాణ మహోత్సవ పూజనేన శ్రీ రాధా రుక్మిణీస 
త్యభామా సమేత గోపాల కృష్ణ సుప్రీతా సుప్రసన్నా వరదాభవంతు॥ 


(అని అక్షతలు నీళ్ళు పళ్ళెములో వదలవలెను). 


తీర్జ ప్రసాదములు స్వీకరించవలెను 


ప్రవరలు 


కృష్ణ ప్రవర॥ ఆంగీరస,గార్జ్యశైన్య త్రయార్షేయ ప్రవరాన్వితగార్లేయన గోత్రోదృవస్య దేవ మీఢ మహారాజ వర్శ్మణో నప్పే, 
య శూరసేన మహారాజ వర్మణఃపౌత్రాయ,.........వసుదేవమహారాజ వర్మణఃపుత్రాయ , శ్రీ కృష్ణ పరమాత్మవర్శణే వరా 


లక్ష్మీ(తులసీ) ప్రవర॥ 


భార్గవ,చ్యావన,ఆప్నవాన,బెర్వజామదగ్న,పంచార్ల్షేయ ప్రవరాన్విత శ్రీవత్సస గొత్రోదృవస్య విశ్వంభర శర్మణో నప్తీంం,... 
...రత్నాకర శర్మణఃపౌత్రీం,....క్షీ రాబ్ది శర్మణఃపుత్రీం, ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తీ స్వరూపిణీం, అఖిలాండకోటి బ్రహ్మాండ 
నాయికాం, ద్వాత్రింశద్బులాంకృత మూల ప్రకృతి స్వరూపిణీం,్రీ లక్ష్మీతులసీ నామ్నీంకన్యా 


